అబద్దం చెప్పుకు! 


కావున అబధమును విడిచిపెట్టి, 
ప్రతివాడు తన పారుగువారితో 
సత్యము పలుకుము; 
ఎఫెసెయులు 4:25 


నీ పారుగువాడికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. 
నిగ్గమకాండము 20:16 అబద్దపు వ్యర్థాలను గమనించేవారు తమ స్వంత 
దయను విడిచిపెడతారు. యోనా 2:8 చెడుకు ఏ మనిషికీ చెడు ప్రతిఫలం 
లేదు. మనుష్యులందరి దృష్టిలో నిజాయితీగా విషయాలు అందించండి. 
రోజులాగే నిజాయితీగా నడుచుకుందాం; అల్లర్లలో మరియు తాగుబోతులో 
కాదు, గది మరియు అసభ్యతలో కాదు, కలహాలు మరియు అసూయలో 
కాదు. రోమన్లు 12:17; 13:13 

ప్రభువు దృష్టిలో మాతమే కాదు, మనుష్యుల దృష్టిలో కూడా 
నిజాయితీగల విషయాలను అందించడం. 2 కొరింధీయులు 8:21 
చివరగా, సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి నిజాయితీగా 
ఉన్నాయో... ఈ విషయాల గురించి ఆలోచించండి. ఫిలిపీయులు 4:8 
...అన్ని దైవభక్తి మరియు నిజాయితీతో ప్రశాంతమైన మరియు 
శాంతియుతమైన జీవితాన్ని గడపండి. 1 తిమోతి 2:2 

...అన్ని విషయాలలో నిజాయితీగా జీవించడానికి ఇష్టపడతారు. 
హెబ్రీయులు 13:18 

నేను ఆయనను ఎరుగును అని చెప్పి ఆయన ఆజ్ఞలను పాటించనివాడు 
అబద్దికుడు, సత్యము అతనిలో లేదు. యేసు క్రీస్తు అని నిరాకరించేవాడు 
తప్ప అబద్రికుడు ఎవరు? అతను క్రీస్తు విరోధి, తండ్రి మరియు 
కుమారుడిని తిరస్కరించాడు. 1 యోహాను 2:4,22 

ఒకడు నేను దేవుణ్ణి పేమిస్తున్నాను అని చెప్పి, తన సహోదరుని 
ద్వేపిస్తే, అతడు అబద్దికుడు: తాను చూసిన తన సోదరుడిని 
(శేమించనివాడు, తాను చూడని దేవుణ్ణి ఎలా పేమించగలడు? మరియు 
దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా డ్రేమించాలనే ఈ ఆజ్ఞను 
ఆయన నుండి పొందాము. 1 యోహాను 4:20-21 

అబద్ధమాడటం మానేసేవారిని నేను అసహ్వించుకున్నాను, అయితే నేను 
ప్రభువును నమ్ముతున్నాను. అబద్దాల పెదవులు మౌనంగా 
ఉండనివ్వండి; ఇది నీతిమంతులపై గర్వంగా మరియు ధిక్కారమైన 
విషయాలు మాట్లాడుతుంది. కీర్తన 31:6,18 


గర్విషులను, అబద్దాల వైపు మొగ్గు చూపనివారిని గౌరవించకుండా, 
ప్రభువును తన విశ్వాసంగా ఉంచుకునే వ్యక్తి ధన్యుడు. కీర్తన 40:4 
...అబద్ధాలు మాట్లాడేవారి నోరు ఆపివేయబడుతుంది. మోసం చేసేవాడు 
నా ఇంట్లో నివసించడు, అబద్దాలు చెప్పేవాడు నా దృష్టిలో ఉండడు. 
కీర్తన 63:11; 101:7 అబద్దమాడే మార్గాన్ని నా నుండి తొలగించుము 
మరియు నీ ధర్మశ్యాస్తాన్ని దయతో నాకు దయచేయుము.నేను అబద్దాన్ని 
అసహించుకుంటాను మరియు అసహ్వించుకుంటాను, కానీ నీ 
ధర్మశ్యాస్తాన్ని నేను గ్రేమిస్తున్నాను. కీర్తన 119:29,163 

ప్రభూ, అబద్దాల పెదవుల నుండి మరియు మోసపూరిత నాలుక నుండి నా 
ఆత్మను విడిపించుము. కీర్తన 120:2 

ఈ ఆరు విషయాలు ప్రభువు అసహించుకుంటాడు: అవును, ఏడు అతనికి 
అసహ్యకరమైనవి: గర్వం, అబద్దాల నాలుక, మరియు అమాయక రక్తాన్ని 
చిందించే చేతులు, చెడ్డ ఊహలను రూపొందించే హృదయం, 
అపరాధానికి వేగంగా పరుగెతే పాదాలు, అబద్ధం. అబద్దాలు మాట్లాడే సాక్షి, 
సోదరుల మధ్య విభేదాలు పుట్టించేవాడు. సామెతలు 6:16-19 

అబద్ధపు పెదవులతో ద్వేషాన్ని దాచిపెస్పేవాడు, అపనిందలు చెప్పేవాడు 
మూర్చుడు. మాటల సమూహములో పాపము అక్కరలేదు, పెదవులను 
అణచుకొనువాడు జ్ఞానవంతుడు. నీతిమంతుల నాలుక వెండి వంటిది: 
దుష్టుల హృదయం విలువ తక్కువ. సామెతలు 10:18-20 

నీతిమంతుల ఆలోచనలు సరైనవి, అయితే దుర్మార్గుల ఆలోచనలు 
మోసపూరితమైనవి. నిజం మాట్లాడేవాడు నీతిని వెల్లడి చేస్తాడు, కానీ 
అబద్ధ సాక్షి మోసం చేస్తాడు. కత్తితో కుట్టినట్లు మాట్లాడేవాడు ఉన్నాడు, 
జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్నిస్తుంది. సత్యం యొక్క పెదవి శాశ్వతంగా 
స్థిరపడుతుంది: కానీ అబద్దం చెప్పే నాలుక ఒక్క క్షణం మాత్రమే. 
చెడును ఊహించేవారి హృదయంలో మోసం ఉంది, కానీ శాంతి 
సలహాదారులకు ఆనందం. నీతిమంతునికి కీడు జరగదు గాని 
దుర్మార్గులు దుప్ర్పువర్తనతో నిండిపోతారు. అబద్ధమాడే పెదవులు 
ప్రభువుకు హేయమైనవి, నిజముగా ప్రవర్తించువారు ఆయనకు 
సంతోషము. సామెతలు 12:5,17-22 


నీతిమంతుడు అబద్ధాన్ని అసహించుకుంటాడు, కానీ దుర్మార్గుడు 
అసహ్యపరుడు మరియు అవమానానికి గురవుతాడు. సామెతలు 13:5 
నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పడు: అబద్ధసాక్షి అబద్ధం చెబుతాడు. 
వివేకవంతుల జ్ఞానము తన మార్గమును గ్రహించుట; మూర్చుల 
మూర్గ్ధత్వము మోసము. నిజమైన సాక్షి ఆత్మలను విడిపిస్తాడు, 
మోసపూరిత సాక్షి అబద్ధం మాట్లాడతాడు. సామెతలు 14:5,8,25 
దుర్మార్గుడు అబద్ధపు పెదవులను విస్మరిస్తాడు; మరియు అబద్రికుడు 
కొంటె నాలుకకు చెవులాడుతాడు. అద్భుతమైన ప్రసంగం మూర్చుడు 
కాదు: యువరాజు అబద్దాల పెదవులు చాలా తక్కువ. సామెతలు 17:4,7 
తన పెదవులలో వక్రబుద్ధి గలవాని కంకె, యథార్హతతో నడిచే పేదవాడు 
మేలు. అబద్ధసాక్షి శిక్షించబడడు, అబద్దాలు చెప్పేవాడు తప్పించుకోడు. 
అబధ్బసాక్షి శిక్షించబడడు, అబద్దాలు చెప్పేవాడు నశిస్తాడు. మనుష్యుని 
కోరిక అతని దయ: మరియు అబద్దాల కంకే పేదవాడు ఉత్తముడు. 
సామెతలు 19:1,5,9,22 

మోసపు రొట్టె మనిషికి తీపి; కాని తర్వాత అతని నోరు కంకరతో 
నిండిపోతుంది. సామెతలు 20:17 

అబద్దాల నాలుక ద్వారా సంపదను పొందడం అనేది మరణం కోసం 
వెతుకుతున్న వారికి ఎగరవేయబడిన వ్యర్ధం. సామెతలు 21:6 
ద్వేషించువాడు తన పెదవులతో విడదీసి, అతనిలో కపటమును 
దాచుకొనును; అతను న్యాయంగా మాట్లాడినప్పుడు, అతన్ని నమ్మవద్దు: 
అతని హృదయంలో ఏడు అసహ్యకరమైనవి ఉన్నాయి. ఎవరి ద్వేషం 
మోసంతో కప్పబడి ఉంటుందో, అతని దుర్మార్గం మొత్తం సమాజం 
ముందు చూపబడుతుంది. గొయ్యి తవ్వేవాడు అందులో పడిపోతాడు 
మరియు రాయిని దొర్లినవాడికి అది తిరిగి వస్తుంది. అబద్ధమాడే నాలుక 
దానిచేత బాధపడేవారిని ద్వేషిస్తుంది; మరియు ముఖస్తుతి నోరు 
నాశనము చేయును. సామెతలు 26:24-28 

గుసగుసగా పిలవకండి, మరియు మీ నాలుకతో వేచి ఉండకండి: దొంగకు 
అవమానం మరియు రెట్టింపు నాలుకపె చెడు శిక్ష. ప్రసంగి 5:14 


